జాతియ పతాకం-గీతం 


రావినూతల శ్రీరాములు 


గ్గ స మిశాలాంట్‌ అ శౌ 
సీ మిజ్హాన్‌ భవన్‌ ల నా! 
ప్రాదరాజాన- 5౦౦ 0౦. | 
నే 


JATEEYA PATAAKAM-GEETAM By Ravinootala Sreeramulu 


' ప్రచురణ నెం. : 2350/2224 R 
(ప్రతులు : 1000 

| మొదటి ముద్రణ : మార్చి, 1988 

| తొమ్మిదవ ముద్రణ : సెప్టెంబర్‌, 2003 


| 


| పదవ ముద్రణ. : జనవరి, 2005 
ర రచయిత. 


1 This book was selected by the Director of School 
Education, A.P. Hyderabad. to Purchase to the Primary 
School Libraries in our State under "OPERATION BLACK 
BOARD SCHEME" 


2. వయోజన విద్యా డైరెక్టరు వారి నెం. 13275/B1I/DAE 
dated 29-10-87 లో అనుమతింపబడినది. 


వెల: రూ.12-00 


ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
విజ్ఞాన భవన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-500 001. 
E-mail: visalaandhraph@ yahoo.com 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 
(అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌ హైదరాబాద్‌, 
విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, 
తీరుపతి, హన్మకొండ, అనంతపురం, కాకినాడ. 









హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ ప్రచురణకర్తల 
/ కాపీరైట్‌ హోల్టరు నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ 
రూపంగా వాడుకున్నా, కాపీరైట్‌ చట్టరీత్యా నేరం. 


ముద్రణ: త్రీకళాంజలి గ్రాఫిక్స్‌ నారాయణగూడ, హైదరాబాద్‌. 


జాతి అంటే 


జాతి అంటే ఫలానా అని చెప్పడం కష్టం. 

ఒకే రక్తం కలిగిన వాండ్లందరూ ఒక జాతి అందాం అంటే 
ఏ గుంపు వాండ్లకూ ఒకే రకమైన రక్తం వుండదు. 

ఒక మతం వాళ్ళంతా ఒక జాతి అనటానికి వీల్లేదు. ఒక 
పరిమిత భూభాగంలో వుండేవారినే ఒక జాతిగా గుర్తిస్తాం. 

మతం అట్లా కాదే మరి? అది అనేక దేశాలలో వ్యాపించి 
వుండవచ్చు కదా? 

భాషను బట్టి కూడా జాతి నిర్ణయం కుదరడం లేదు. 

ఇంగ్లాండు ప్రజలు, అమెరికా ప్రజలు మాట్లాడే భాష 
ఒక్కటే-అదే ఇంగ్లీషు. 

ఇంగ్లీషు, అమెరికా దేశాల వారు వేరు వేరు జాతులకిందనే 


ఒకేచోట నివసిస్తూ ఒకే రకమైన కష్టసుఖాలు అనుభవిస్తూ 
వుండేవాండ్లకు “మనమంతా ఒక్కటే” అనే భావం ఏర్పడుతుంది. 
అది చాలా సహజంగా కూడా వుంటుంది. 

దీనినే “జాతీయత” అంటారు. భారతీయులందరూ ఒకే 
జాతి. 

వీరికి కొన్ని తేడాలుండొచ్చుకాని, పై దేశాలకు పోయినప్పుడు 
వీళ్ళంతా ఒకటిగా వుంటారు. 

భారతీయ క్రైస్తవుడు ఏ దేశం వెళ్ళినా భారతీయుడే 
అవుతున్నాడు. 


రావినూతల శ్రీరాములు 3 


అలాగే భారతీయ ముస్లింలు టర్కీ అరేబియా, ఇరాక్‌ 
వెళ్ళినా భారతీయుడే అంటారు. 

ఏదో ఒక రాజ్యానికి చెంది వుండడాన్ని జాతీయత అంటారు. 
రాజ్యంలోవున్న వారందరినీ ఆ దేశపు జాతీయులు అంటారు. 

జాతీయ భావంలోనే దేశాన్ని (ప్రేమించడం యిమిడి వుంది. 
దేశభక్తి అంటే అదే. 

జాతిని శక్తి కలదానిని చేయటంలోనూ, వ్యక్తి దేశానికి 
విధేయుడుగా వుండటంలోనూ, ఇది తోడ్పడుతుంది. 

నెహ్రూ పండితుడు ఏమన్నాడంటే, “జాతీయభావం చాలా 
లోతైనదీ, బలమైనదీ, అది గతకాలం నాటికి చెందినదై రానున్న 
కాలానికి పనికిరాకపోయేది కాదు.” 

జాతీయత (ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని 
కల్గిస్తుంది. 


ఈ ఈ ఇ 


జెండా జాతికి జవగట్ట 


అనాది నుండీ ప్రతి జాతికీ ఒక జెండా వుంది. 

అర్జునుడి జెండా మీద కోతి బొమ్మ ఉందేది. 

రాణా(ప్రతాపుడి జెండా మీదా, శాతవాహనుల జెండా మీదా 
శింహంి” గుర్తు వుండేది. 

శివాజీ జెండా కాషాయ రంగుది. దాని మీద భవాని 
అమ్మవారి చిత్రం వుండేది. 

మన కాలంలో బ్రిటిష్‌ వాండ్ల జెండా “యూనియన్‌ జాక్‌”. 

చారలూ, నక్షతం వున్న జెండా అమెరికా వాండ్రది. 


4 జాతీయ పతాకం-గీతం 


ఎర్ర రంగు జెండా మీద సుత్తీ కొడవలి వున్న పతాకం 
రష్యా దేశానిది. 

ప్రతి దేశం తన గత వైభవాలకు గుర్తుగా, ఆశయాలు 
ఆదర్శాలకు అద్దంగా జాతీయ పతాకాలను ఏర్పరచుకొంటుంది. 

అందుకే “పతాక మన ఆదర్శానికి ప్రతీక అన్నారు గాంధీజీ. 

నడి సముద్రం ఏ ఒక్క దేశం సొత్తూ కాదు. అక్కడ 
ప్రయాణం చేసే ఓడలపైన ఏ దేశం జెండా వుంటే ఆ (ప్రాంతం 
మీద అధికారం ఆ దేశానిది. 

అందుకే అలాంటి ఓడలను “ప్రయాణించే ద్వీపాలని” కూడా 
అంటారు. 

యుద సమయంలో పతాకం చేతిలోవున్న వీరుడు 
పడిపోతుంటే మరి ఒక వీరుడు అందుకొని పతాకం పడిపోకుండ 
చూస్తాడు. 

“ర్షుందా ఊంఛా రహే హమారా” 


మూడు రంగుల జండా 


మన దేశంలో మొదటిసారిగా జాతీయ పతాకాన్ని 
కలకత్తాలోని గ్రీన్‌పార్కులో 1906 ఆగష్టు 7వ తేదీన ఎగురవేశారు. 
దీనిలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల అడ్డచారలు వున్నాయి. 

ఎరుపు చారమీద 8 తెల్లని పద్మాలు, పసుపు చారలమీద 
“వందేమాతరం” అని దేవనాగర లిపిలో అక్షరాలు వున్నాయి. 

ఆకుపచ్చ చారమీద సూర్యుడు, నెలవంక, చుక్క వున్నాయి. 
మదాం కామా, ఆమె స్నేహితులు కొందరు విప్లవకారులు పారిస్‌ 
నగరంలో 1907 సం॥లో ఒక పతాకాన్ని ఎగురవేశారు. ఇదీ పైన 
చెప్పిన పతాకం మాదిరే వుంది. ఏవో కొద్ది. కొద్ది మార్పులు తప్ప. 


రావినూతల శ్రీరాములు 5 


1917 సం॥లో మరి ఒక పతాకం రూపొందించారు. దీనిలో 
ఎడు నక్షత్రాలు వున్నాయి. 

1921 నుండి కాంగ్రెస్‌ సంస్థ గాంధీజీ నాయకత్వం కిందికి 
వచ్చింది. 

ఆ సంవత్సరంలోనే విజయవాడలో కాంగ్రెస్‌ సంఘం 
సమావేశమైనది. 

తెలుగు యువకుడు పింగళి వెంకయ్యగారు ఆ సభలో 
పాల్గొన్నారు. ఆయన పతాకాలను గూర్చి బాగా పరిశోధన 
చేసినారు. 

1916 లోనే “భారతదేశానికి ఒక జాతీయ పతాకం” అనే 
పుస్తకం కూడా రాశారు. లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ సభలో 
వెంకయ్య తయారుచేసిన జాతీయ పతాకం హోం రూల్‌ 
పతాకసంఘం ఎగరవేసింది. 

1921 మార్చిలో కాంగ్రెస్‌ సమావేశం విజయవాడలో 
జరిగింది. వెంకయ్యగారు తాము తయారుచేసిన పతాకం నమూనా 
గాందీజీకి చూపారు. 

దేశంలో ఉన్న రెండు ప్రధాన వర్గాలకూ ఎరుపు, ఆకుపచ్చ 
చారలు గుర్తులుంచి, ఇతర వర్గాలకు గుర్తు తెల్లని చార. 

ఈ విధంగా మూడు రంగులతో పతాకం రూపొందించారు 
ఎంకయ్యగారు. 

ఈ నమూనా గాంధీజీకి బాగా నచ్చింది. తెల్లచార మీద 
చరఖా చేర్చమన్నారు గాంధీజీ. 

ఈ విధంగా మూడు రంగుల జెండా తయారుచేసిన కీర్తి 
తెలుగు వారిదే. 

తరువాత చాలాకాలానికి 1931 లో అఖిలభారత కాంగైెస్‌ 
సంఘం ఈ పతాకాన్ని ఆమోదించింది. అయినా గాంధీజీ ఆమోదం 
పొందినందువల్ల అంతకుముందు ప్రతి కాంగ్రెస్‌ సమావేశంలో 
మూడు రంగుల జెండాలే ఎగరవేసేవారు. 


6 జాతీయ పతాకం-గీతం 


కుంకుమ రంగు ధైర్యానికీ, త్యాగానికీ: తెలుపు శాంతి 
సత్యాలకూూ ఆకుపచ్చ విశ్వాసం, జెదార్యానికి గుర్తు. 

జాతీయ పతాకానికి పునాది అయిన మూడు రంగుల 
పతాకాన్ని రూపొందించిన పింగళి _వెంకయ్యగారిని _ దేశ 
(ప్రజలందరూ చిరకాలం గుర్తుంచుకుంటారు. 

గాంధీజీ యంగ్‌ ఇండియా పత్రికలో ఇలా రాశారు. 
“మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలకు చెందిన పింగళి 
వెంకయ్య ఇతరదేశ పతాకాలను గురించి వివరాలతోపాటు భారత 
జాతీయ పతాకం ఉండడానికి నమూనాలను సూచిస్తూ ఒక చిన్న 
పుస్తకాన్ని ప్రచురించి కొన్ని యేండ్ల నుండి ప్రచారం సాగించినారు. 
గడచిన నాలుగు సంవత్సరాల నుంచీ ప్రతి కాంగ్రెస్‌ సభలో 
పట్టుదలగా జాతీయ జెండాను గురించి ఆయన చేసిన కృషిని నన 
శ్లాఘీంచక తప్పదు.” 

త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసింది వెంకయ్య కాగా 
జలంధర్‌కు చెందిన హంసరాజ్‌ అనే ఆయన రాట్నం వుండదగినదని 
గాంధీజీకి సూచించారు. 


శ ఢఈ శ 


పింగళ అంకయ్య 


మూడు రంగుల జెండాకు రూపకల్పన చేసిన శ్రీ పింగళి 
వెంకయ్య 1876 ఆగష్టు 2 న కృష్ణాజిల్లాలో జన్మించాడు. 

ఆయన తండ్రి హనుమంతరాయుడు. తల్లి వెంకటరత్నమ్మ. 

చల్లపల్లి జమీందారిలోని పెదకళ్ళేపల్లిలో ప్రాథమిక విద్య 
పూర్తిచేసి, వెంకయ్య 1888 లో మచిలీపట్నం చేరాడు. 


రావినూతల శ్రీరాములు 7 


అక్కడి హిందూ హైస్కూలులో చదివి మెట్రిక్యులేషన్‌ పరీక్ష 
పాసయినాడు. 





19వ ఏట దక్షిణాఫ్రికా వెళ్ళి బోయెరు యుద్ధంలో 
పనిచేశాడు. అక్కడ గాంధీజీతో పరిచయం కలిగింది. 

మన దేశానికి తిరిగివస్తూ అరేబియా, పర్షియా దేశాలలో 
కొంతకాలం గడిపాడు. 

1904వ సం॥లో బళ్ళారిలో ప్లేగు ఇన్‌స్పెక్టరుగా పనిచేశాడు. 
మరలా చదువుమీద ధ్యాస కలిగి శ్రీలంక వెళ్ళాడు. 

కొలంబో కాలేజీలో చదివి కేంబ్రిడ్జి సీనియర్‌ పరీక్షలో 
విజయం సాధించాడు. మన దేశం వచ్చి బెంగుళూరు, మద్రాసు 
మార్గంలో రైల్వే గార్డుగా కొంత కాలం పనిచేశాడు. 

మరలా చదువుకోవాలనిపించి వెంకయ్య లాహోరు వెళ్ళాడు. 
ఆంగ్లోవేదిక్‌ కళాశాలలో చేరి ఉర్జూ, జపాన్‌ భాషలు బాగుగా 
నేర్పాడు. జపాన్‌ భాషలో ఉపన్యాసాలు చక్కగా యిచ్చేవాడు. 
అందరూ అతన్ని “జపాన్‌ వెంకయ్య” అని పిలిచేవారు. 

1906 లో కలకత్తాలో దాదాభాయి నౌరోజీ అధ్యక్షతన 
కొంగగెస్‌ మహాసభ జరిగినది. 


8 జాతీయ పతాకం-గీతం 


ఆ సభకు వెంకయ్య హాజరై విషయ నిర్ణయ సభా 
సభ్యుడైనాడు. 

వెంకయ్య ఆ సభలోనే మునగాల రాజాను కలిశాడు. 
రాజావారు వెంకయ్యను తన ఎస్టేటుకు కొనిపోయారు. 

1907 నుండి 1910 వరకు మునగాలలో వెంకయ్య 
వ్యవసాయ పరిశోధనలు చేశాడు. కంబోడియా ప్రత్తి ఆయన 
పరిశోధనల వల్ల ప్రచారంలోనికి వచ్చినదే! 

అప్పటిలో ఆయనను “ప్రత్తి వెంకయ్య” అని పిలిచేవారు. 

1911 నుండి 1919 వరకు వెంకయ్య మచిలీపట్నం జాతీయ 
కళాశాలలో పనిచేశాడు. చరిత్ర, వ్యవసాయం బోధించేవాడు. 

చైనాలో విప్లవం నడిపిన సన్‌యెట్‌ సేన్‌ జీవిత చరిత్ర 
అప్పుడే వెంకయ్య రాశాడు. 

1914 లో మచిలీపట్నంలో తన వ్యవసాయ క్షేత్రానికి 
“స్వేచ్చాపురం” అని వెంకయ్య పేరు పెట్టాడు. కొంత కాలానికి 
వెంకయ్య చెన్నపురి కళాశాలలో చేరి భూగర్భశాస్త్రము చదివాడు. 

1924 నుండి 1944 వరకూ ఆంధ్ర దేశంలో శ్రీ వెంకయ్య 
భూగర్భ పరిశోధనలు చేశాడు. 

అనేక విధాలుగా దేశానికి సేవచేసిన వెంకయ్య చివరి 
దినాలు దారిద్ర్యంలో గడిచినవి. 

1963 జులై 4 వ తేదిన ఆయన కాలధర్మం చెందాడు. 


శ శ ళ్ళు 


రావినూతల శ్రీరాములు 9 





1907 లో విదేశాలలో మన పతాకాన్ని ఎగరవేసిన 
మదాం కామాను గూర్చి కొంచెం తెలుసుకొందాం. 





ఈమె పూర్తి పేరు బికాయిజీ రుస్తుం కామా. ఈమె 1861 
సెప్టెంబరు 24 న జన్మించింది. వీరిది జురాష్ట్రియన్‌ మతం. ఈమె 
తండ్రి సొరాబ్దీ ఫ్రాంజ్‌ పటేల్‌, తల్లి జిజీ. వీరికి ఏకైక పుత్రిక 
కామా. భర్త రుస్తుం కామా. “బొంబాయి క్రానికల్‌” పత్రికను 
నడిపేవాడు. 1885లో వీరి వివాహం జరిగింది. మహారాష్ట్రలో 
కరవు నివారణ కృషితో ఈమె సంఘసేవ ప్రారంభమైనది. 

ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా 1902 లో ముందుగా 
ఇంగ్లాండు వెళ్ళింది. 1905 లో లండన్‌లో దాదాభాయి నౌరోజీ 
ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసింది. ఒకరోజు లండన్‌ పార్ములో 
బ్రిటిష్‌ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉద్రేక పూర్వక ప్రసంగం 
చేసింది. తక్షణమే ఈమెను ఆ దేశం నుండి బహిష్కరించారు. 

ప్రాన్సుచేరి విప్లవకారులతో పరిచయం పెంచుకొన్నది. వీర 
సావర్శర్‌, వి.వి.ఎస్‌ అయ్యరులకు పలువిధాల తోడ్పడింది. 


10 జాతీయ పతాకం-గీతం 


సావర్కార్‌ (గంథం “మొదటి స్వాతంత్ర్య సంగ్రామం” వీరి వలననే 
ప్రచారం పొందినది. 

వందేమాతరం పత్రికను కొంతకాలం నడిపింది. 1908 లో 
ఆగస్టులో జర్మనీలోని “ఫ్రంట్‌ గార్జులో అంతర్జాతీయ సోషలిస్టు 
మహాసభ _ జరిగింది. బ్రిటిష్‌ ప్రతినిధి రామ్‌సేమాగ్గొనాల్లు 
ప్రతిఘటించినా ఇంగ్లాండు దేశానికి చెందిన మారిస్‌ హింద్‌మాన్‌, 
ఫ్రాన్సు దేశానికి చెందిన జీన్‌జయిర్సు తనను బలపరుస్తూ వుండగా 
మదాం కామా భారతదేశ స్వాతంత్ర్య తీర్మానం (ప్రతిపాదించింది. 
అంతేకాదు భారత పతాకాన్ని ఎగరవేస్తూ ఇలా చెప్పింది. “ఈ 
జెండా భారత స్వాతంత్ర్యానికి చిహ్నం దర్శించండి. అది 
ఆవిర్భవించింది అమరులైన భారత యువకుల రక్తంతో అది 
ముందుగానే పావనమైనది. పెద్దలందరినీ నిలబడి ఈ భారత 
స్వాతంత్ర్య పతాకానికి వందనం చేయవలసిందిగా నేను 
కోరుతున్నాను. ప్రపంచంలో ఐదవ వంతుగల భారత భూమికి 
స్వేచ్చ లభించటానికి ఈ జెండాతో సహకరించవలసిందిగా 
ప్రపంచంలోని స్వేచ్చా ప్రియులను నేను కోరుతున్నాను.” 

రష్యా నాయకుడు లెనిన్‌ కొన్ని దినాలు ఈమె నివాసంలో 
గడిపాడు. 

బ్రిటిష్‌ ప్రభుత్వం ఈమెను పట్టి ఇవ్వమని కోరగా (ఫ్రెంచి 
ప్రభుత్వం నిరాకరించింది. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. 

కానీ ఫ్రెంచి ప్రభుత్వమే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో 
అరెస్టు చేసింది. 

1935 లో భారతదేశాన్ని సందర్శించిన శ్రీమతి కామా 
తీవ్రంగా జబ్బుపడినది. 

1936 ఆగస్టు 18న అంతిమ శ్వాస విడిచింది. 

వీర వనిత శ్రీమతి కామా భారత స్త్రీలకు గర్వకారణం. 


కుళ్లు ఆ 


రావినూతల శ్రీరాములు 11 


జెండా పోరాటాలు 


మన ఆశయాలకూ, ఆదర్శాలకూ చిహ్నం మన జాతీయ 
జెండా. దీనిని చిన్నబుచ్చాలని పరాయి ప్రభుత్వం చాలాసార్లు 
ప్రయత్నం చేసింది. 

కానీ వారి ప్రయత్నాలను ఉత్సాహంగల యువకులు 
ఎదిరించారు. ఈ పోరాటంలో కొందరు బలి అయినారుకూడా. 

1923 లో నాగపూర్‌లో జెండా సత్యాగ్రహం జరిగినది. 
దేశం అన్నిచోట్ల నుండి యువకులు అక్కడికి వెళ్ళీ జెండా గౌరవం 
కాపాడారు. 

నాగపూర్‌లో జాతీయ పతాక ఉత్సవం జరుగుతూ వుంది. 
ఊరేగింపు పెద్ద బజారులోనికి పోకూడదని నిషేధించారు. తమకు 
తమ ఇష్టంవచ్చిన చోటికి పతాకాన్ని తీసుకుపోయేహక్కు వుందని 
వలంటీర్లు వాదించారు. అప్పుడు వలంటీర్లను అరెస్టు చేశారు. అది 
ఒక ఉద్యమంగా మారింది. 

జమన్‌లాల్‌ బజాజ్‌, పటేల్‌ సోదరులు దీనిని విజయవంతం 
చేశారు. 

ఆనందంతో లారీ దెబ్బలు, జైలుశిక్షలు అనుభవించారు. 

1947 ఆగస్టు 7న స్వామీ రామానందతీర్థ హైదరాబాదులోని 
సుల్తాన్‌బజారులో త్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఆ పతాకాన్ని 
ప్రధాని నెహ్రూ స్వయంగా స్వామీజీకి ఇచ్చారు. 

వేలకు వేలు ఆ సన్నివేశం చూచి ఆనందించారు. నిజాం 
ప్రభుత్వం స్వామితోపాటు అనేకమందిని నిర్భంధించింది. ఒక 
పత్రికలో స్వామీజీ ఇలా రాశారు. “తుపాకి గుండు నా గుండెలో 
దూరి నేను ప్రాణం వదిలే సమయంలో కూడ స్వాతంత్ర్య పతాకాన్ని 
పట్టుకునే ఉంటాను” 


12 జాతీయ పతాకం-గీతం 


బందర్‌లో తోట నరసయ్య అనే కుర్రవాడు మూడు రంగుల 
జెండా ఎగరవేయడానికి స్తంభం ఎక్కుతూవుంటే పోలీసులు 
ఎముకలు విరిగేటట్లు లారీలతో కొట్టారు. కానీ పట్టుదలతో జెండా 
ఎగరవేసిన తరువాతనే స్తంభం దిగాడు. దెబ్బలకు సొమ్మసిల్లి 
పోయాడు. ఆయనను “జెండా వీరుడు నరసయ్య” అని పిలిచేవారు. 

వరంగల్లులో మొగిలియ్య అనే యువకుడు ఎగురుతున్న 
జెండాను దించివేయడానికి ఒప్పుకోలేదు. నిజాం పాలకులు అతనిని 
ముక్కలు ముక్ళలుగ చేసి చంపారు. 

ఉత్తరప్రదేశ్‌లో జెండా _ ఎగరవేయకుండా _ పోలీసులు 
కట్టుదిట్టం చేశారు. చుట్టూ కావలాఉన్న పోలీసు వలయం 
కన్నుగప్పి ఆడవేషంలో ఒక వ్యక్తి అనుకున్న సమయానికి వచ్చి 
జెండా కట్టి చక్కాపోయాడు. ఆ వ్యక్తి ఎవరోకాదు పూర్వం మన దేశ 
ప్రధాని అయిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి, 


ఈ శా ళ్ళు 


జసపరి 26 ప్రాముఖ్యం 


1929 లో లాహోరులో కాంగ్రెసు మహాసభ జరిగింది. 
నాటీ కాంగ్రెసు అధ్యక్షులు జవహర్‌లాల్‌ నెహ్రూ. 

డిశంబరు 81 వ తేది అర్ధరాత్రి రావి” నది ఒడ్డున మూడు 
రంగుల జెండా ఎగరవేశారు. పిమ్మట కాంగ్రెసు అధ్యక్షులైన నెహ్రూ 
మాటలాడుతూ “ఈ క్షణం నుండి కాంగ్రెసు లక్ష్యం సంపూర్ణ 
స్వరాజ్య సాధనే” అని అన్నారు. 

తరువాత కాంగైసు కార్యవర్గం జనవరి 26వ తేదీ 
స్వాతంత్ర్యదినంగా జరపాలని కోరింది. ఫలితంగా 1930 జనవరి 
26న దేశమంతటా సభలు జరిపి ప్రమాణాలు చేశారు. ఆ 
ప్రమాణంలో ముఖ్యమైన భాగం ఇలా ఉంది. 


రొవినూతల శ్రీరాములు 13 


“మిగిలిన దేశాల (ప్రజల మాదిరిగానే స్వాతంత్ర్యం 
పొందటానికీ, తమ కష్టం ఫలితాలు అనుభవించడానికీ భారతదేశ 
ప్రజలకు హక్కు ఉండి. అందువల్ల భారతదేశం ట్రిటన్‌తో 
సంబంధాలను తెగతెంపులు చేసికొని పూర్తి స్వాతంత్ర్యం పొందాలని 
మేము భావిస్తున్నాం.” 

జనవరి 26కు గల ప్రాముఖ్యం వల్లనే 1950 సం॥లో 
రిపబ్లిక్‌ ఏర్పడినపుడు తిరిగి అదే తేదీనుండి రాజ్యాంగం అమలు 
(ప్రారంభమైంది. 


శ ళ్తు త 


ధల్బటిక్రం 


కొంగైస్‌ జాతీయ సంస్థ నిలిపిన మూడు రంగుల 
పతాకంలో రాట్నానికి బదులు చక్రం ఏర్పరచారు. 

సాధారణంగా సతాకంలో ఒక వైపున్న గుర్తు రెండో వైపు 
చూచినా అలాగే కన్పించాలి. “రాట్నం” గుర్తు ఉంచినట్లయితే ఇది 
వీలుపడదు. చక్రం అయితే రెండు వైపులా ఒకే మాదిరి కన్పిస్తుంది. 

అశోకుని ధర్మపాలన ప్రపంచం అంతటా గుర్తింపు 
పొందింది. అందుచే ధర్మచక్రం మన జెండాలో ఉండటం 
సమంజసం. 

మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు యిలా 
అన్నారు. 

“చక్రం చలనానికి చిహ్నం. మన, దేశం ముందుకు పోవాలి 
అన్న ఆశయం కూడా దీనివల్ల వెల్లడవుతుంది.” 

ధర్మచక్రంలో 24 ఆకులు ఉండాలని నిర్ణయించారు. ఈ 
సంఖ్యకు విశేష ప్రాముఖ్యం ఉంది. 


14 జాతీయ పతాకం-గీతం 


రాజ్యాంగ సభలో ఈ పతాకాన్ని గూర్చి నెహ్రూ ఈవిధంగా 
(ప్రసంగించారు, 

“ఈ పతాకం యితర దేశాల మీదకు ధండయా(త్రలకు 
పోదు. ఇది స్వాతంత్రానికి అసలైన గుర్తు. 

ఈ జెండా ద్వారా ప్రపంచంలోని యితర దేశాలకు మనం 
మిత్రులుగా ఉన్నట్లు చాటుతున్నాం. బానిసలుగా ఉన్న దేశాలకు 
అవికూడా స్వతంత్రులు కావడానికి సహాయం చేస్తాం. ఇది మన 
జాతి గౌరవానికి చిహ్నం.” 


శు శు శ్ర 


రాధాకృష్ణ పండతుని వివరణ 


భారత రాజ్యాంగసభవారు మన జాతీయ పతాకాన్ని 
ఆమోదించారు. అప్పుడు జరిగిన చర్చలలో పాల్గొన్న మహా మేధావి 
సర్వేపల్లి రాధాక్ళష్ణన్‌గారు ఇలా అన్నారు. 

“పతాకంలో మధ్యన ఉన్న తెలుపురంగు - సూర్యకిరణాలను 
స్ఫురింపజేస్తున్నది. శాంతి మార్గానికి, నిరాడంబర సత్యపథానికి 
ప్రతీకగా నిలిచి ఉన్నది. ఈ మార్గంలో వెడుతూ గమ్యం చేరడానికి 
అశోకుని ధర్మచక్రం నిలువబడింది. ధర్మం లేక సత్యసంధత 
జడంకాదు. పురోగతిని అడ్డుకొనడంవల్లనే ఇటీవల కాలంలో 
మనదేశం నష్టపోయింది. జెండా పైభాగంలోని కాషాయిరంగు 
త్యాగానికి ప్రతీకగా నిలిచింది. 

నాయకులు తమ బాధ్యతలు గుర్తెరిగి గాంధీజీవలె 
నిస్వార్థమైన సేవాభావానికి అంకితం కావాలని సూచిస్తున్నది. 

ఈ పచ్చని నేలపైనే భూతల స్వర్ణం ఏర్పడాలనే మన కృషికి 
నిదర్శనంగా జెండా అడుగుభాగాన ఆకుపచ్చరంగు నిలిచి ఉన్నది. 





రావినూతల శ్రీరాములు “ 15 


ఎల్లప్పుడు మెలకువతో ఉండు. ఎల్లవేళలా ముందుకు సాగు. 


(క్రైస్తవ, సిక్కు ముస్లిం, హిందూ, బౌద్ధ సోదరులందరికీ సురక్షితమైన 
ఆశ్రయంగా స్వేచ్చ సౌహార్ధం, స్వర్భతతో కూడిన ప్రజాస్వామ్య 
వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలి. ఇదే స్థూలంగా మన పతాకం 
అందజేసి న సందేశం.” 


ఈ ఈ ఈ 


జెండా నిబంధనలు 


మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ జెండాను గురించిన 


ముఖ్య నిబంధనలు తెలుసుకుందాం. 


16 


పతాక వందనానికి హాజరైన వారందరూ జెండాకు ఎదురుగా 
సావధానులై నిలబడి వందనం చేయాలి. 

ఇతర జెండాలతో కలసి ప్రదర్శించవలసివచ్చే యెడల మన 
జెండాను అన్నిటికంటే కుడి భాగాన ఉంచాలి. 
(ప్రముఖవ్యక్తుల మృతికి గౌరవంగా పతాకాన్ని సగానికి 
దించాలి. 

జెండా యెక్కడ ఎగరవేసినా స్పష్టంగా కనిపించేటట్టు 
ఉండాలి. దానిని అందరూ గౌరవభావంతో చూడాలి. 

ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్ప సాధారణంగా సూర్యుడు 
ఉదయించినప్పటి నుండి అస్తమించేవరకు జెండా 
ఎగురుతుండాలి, 

ఉత్సవ సమయాలలో జెండా పైకి యెగరవేసే సటప్పుడు 
వడివడిగానూ, కిందికి దించుతున్నప్పుడు నిదానముగానూ ఆ 
పనులు చేయాలి. 

పెనుతుఫాను వీస్తున్నప్పుడు పతాకాన్ని ఎగరవేయరాదు. 


జాతీయ పతొకం-గీతం 


9 ఊరేగింపుగా వెళుతున్నప్పుడు ముందు భాగానికి కుడివైపుగా 
జెండా ఉండాలి. 

9 జెండా పొడవు వెడల్బులు మూడు రెండు నిష్పత్తిలో ఉండాలి. 

* జెండాకు ఏడు రకాల కొలతలు ఉన్నాయి. చాలా పెద్ద సైజు 
6300x4200 మిల్లీ మీటర్లు. అతిచిన్న సైజు 225150 
మిల్లీ మీటర్లు. 

9 ఈ చిన్నసైజు - మోటారు వాహనాలమీద పెట్టుకోవడానికి 
వీలుగా ఉంటుంది. 

9 పార్రశాలలో (ప్రమాణాలు తీసుకొనే సందర్భాలలో చేతులు 
కట్టుకొని అందరూ కలసి ప్రమాణం చేయాలి. 

9 జాతీయ జెండా ఉపయోగానికి పనికిరాకుండాపోతే దానిని 
కాల్చివేయాలి. అంతేగాని దానిని వేరే పనులకు వాడరాదు. 

* జాతీయ పతాకాన్ని గౌరవించడం పౌరుల బాధ్యత. ఇలాంటి 
నిబంధన ఒకటి ఇటీవల మన రాజ్యాంగంలో చేర్చారు. 


2002 జనవరి 26 నుండి కింది నిబంధనలు అమలులోకి 


వచ్చాయి. 

కొత్త నియమావళి ప్రకారం ప్రజలు (ప్రైవేటు సంస్థలు విద్యా 
సంస్థలు, "జాతీయ పతాకాన్ని సంవత్సరం ప్రాడవునా" స్వేచ్చగా 
ఎగరవేయవచ్చు. 
కాగ్గమీద 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు విదేశాల్లోని భారత 
రాయభారులు ప్రధాని కేబినెట్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు, 
రాష్ట్రమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కార్లమీద 
పతాకాన్ని ఉంచుకొనవచ్చును. 
నిషేధాలు 

వాణిజ్యపరమైన లాభాల కోసం పతాకాన్ని వాడరాదు. 
దుస్తులుగా కుట్టించుకోకూడదు. వంటిపై ధరించే వస్తాలుగా 
వాడరాదు. 
రావినూతల శ్రీరాములు 17 


జాతీయ పతాకంపై ఎలాంటి రాతలు రాయరాదు. దీనిని 
సంచీలా వాడుకొనరాదు. సమావేశాల వేదికపై కప్ప రాదు. 
శికార్హం 
జాతీయ జెండాను అవమానించినా జాతీయ గీతాన్ని 
అగౌరవపరచినా కనీసంగా ఏడాదిపాటు, గరిష్టంగా మూడేళ్ళు శిక్ష 
పడుతుంది. 
శా శా శ్రీ 


జాతీయ రీతం 


జాతీయ పతాకంలాగ జాతీయ గీతం కూడా ప్రధానమైనదే. 

ముఖ్యమైన కార్యక్రమాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన 
వెంటనే జాతీయ గీతం పాడతారు. 

(ప్రతి దేశానికీ జాతీయ పతాకంతోపాటు జాతీయగీతం 
కూడా ఉంటుంది, 

“భగవంతుడు రాజును రక్షించాలి.” (గాడ్‌ సేవ్‌ ది కింగ్‌) 
(బ్రిటిష్‌వారి జాతీయ గీతం. ఇది వినడంతోడనే ఆంగ్లేయులు 
ఉత్తేజితులవుతారు. ప్రాన్స్‌ దేశంలో “లామోరిస్‌ లెయిసీ” అనేది 
జాతీయ గీతం. 


శ ళ్తు జ 


18 జాతీయ పతాకం-గీతం 





జన్మభూమి స్వర్గం కంటే మిన్న అనే సుభాషితాన్ని మనం 
తరచూ వింటూ ఉన్నాం. 

ఇక్కడ జన్మభూమి అంటే మనం పుట్టిన ఊరు కాదు. ఆసేతు 
హిమాచలం వ్యాపించిన భారతదేశమే ఆ జన్మభూమి. దేశంలో 
కొందరికి మాత్రమే కాక భారతమాత అందరికీ తల్లి. అన్ని 
కులాలవారు అన్ని మతాలవారు అన్ని భాషలవారు" ధనికులు 
దరిద్రులు అందరూ ఆమె సంతానం. 

జాతి అనేది పుట్టుకను తెలియజేసే మాట. 

మనకు తల్లివంటిదైన భారతదేశాన్ని ఆరాధించడం మనవిధి. 

పవిత్రమైన ఈ భావం మనకు కల్టించిన గేయం “వందే 
మాతరం.” 

మన జాతీయోద్యమంలో “వందేమాతరం” గేయం ప్రముఖ 
పాత్ర వహించింది. 

హైదరాబాదు యువకుడు వావిలాల రామచంద్రరావు నైజాం 
రాష్ట్రంలో “వందేమాతరం” నినాదం ప్రారంభించారు. 

1940 సం॥లో హైదరాబాదులోని చెంచల్‌గూడా జైలులో 
అయనను కిటికీకి కట్టివేశారు. ముప్పది ఆరు కొరడాదెబ్బలు 
కొట్టారు. ప్రతి దెబ్బకు ఆయన “వందేమాతరం” అని అనేవాడు. 
కొంత సేపటికి ఆయన స్పృహతప్పి పడిపోయాడు. ఆయన 
ఇంటిపేరు “వందేమాతరం”'గా నిలిచిపోయింది. 

“వందే మాతరం” పాట రాసిన కవి బంకిం చంద్ర ఛటర్జీ. 
1875 లో ఆయన కలకత్తా నుండి తన సొంత ఊరికి రైల్లో పోతూ 
ఉన్నాడు. రైలు కిటికీ నుండి బయటకు చూస్తూ ఉన్నాడు. నదులూ, 
పూలు పండ్లతో నిండి అడవులూ అందంగా కన్పించాయి. అతడు 
భారతమాతను సందర్శించాడు. 


రావినూతల శ్రీరాములు 19 


వెంటనే భారతమాత ఎలా ఉన్నదో వర్ణిస్తూ ఆయన ఈ 
పాట రాశారు. 
“వందేమాతరం 
సుజలాం సుఫలాం 
మలయజ శీతలాం 
సస్యశ్యామలాం 
చూతరం - వందే..... 
శుభ్రజ్యోత్స్నా 
పులకితయామినీం 
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం 
సుహాసినీం 
సుమధుర భాషిణీం 
సుఖదాం వరదాం 
మాతరం - వందే.... 
ఏనోట విన్నా అదే. ప్రజల పాట అయిపోయింది. ఈ 
పాటను ప్రతి కాంగ్రెస్‌ మహాసభలో పాడుతుందేవాడు. 
1906 కాంగైస్‌ మహాసభలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 
స్వయంగా ఈ పాట పాడారు. 
బంకిం చంద్రుడు “ఆనంద మఠం” అన్న నవల రాశాడు. 
అంతకు పూర్వం నూరు సంవత్సరాల క్రితం బెంగాలులో జరిగిన 
తిరుగుబాటు ఆధారంగా అది రాశాడు. 
బంకిం సాహిత్యం ఒక గొప్ప వృక్షం. “అనంద మఠం” 
దానిలో ఒక శాఖ. ఆ కొమ్మకు పూసిన పూవే “వందేమాతరం” 
గేయం. 
బంకిం బ్రిటిష్‌ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేటు ఉద్యోగం 
చేశారు. ఆయన తన పాటకు యింత పేరు వస్తుందని అనుకొని 
ఉండదు, 


20 జాతీయ వతాకం-గీతం 


బెంగాల్‌ విభజన సమయంలో “వందేమాతరం” మంత్రంగా 
పనిచేసింది. ఈ గేయాన్ని శ్రీ అరవిందులు ఇంగ్లీషులోకి 
అనువదించారు. 

శ్రీ అరవిందులు ఇంగ్లీషులోను, _ లాలాలజపతిరాయ్‌ 
ఉర్జూలోను కొంతకాలం “వందేమాతరం” పత్రికను నడిపారు. 


ఈ ఈ తీ 


ఉద్యమంగా వందేమాతరం 


బెంగాల్‌ రాష్ట్రం చాలా పెద్దది. దానిని రెండుగా చేయాలని 
తెల్ల ప్రభుత్వము తలపెట్టింది. 

ప్రజలకు ఈ విభజన ఎంతమాత్రం యిష్టంలేదు. 

ప్రజలు ఉద్యమం లేవదీశారు. దీనికి వందేమాతరం 
ఉద్యమమని పేరు వచ్చింది. 

1905 అక్టోబరు 10 న ప్రభుత్వం చేసిన విభజన 
అమలులోకి వచ్చింది. 

వందేమాతరం అంటేనే ప్రజలను అరెస్టు చేసేవారు. 

1906 ఏప్రిల్‌ 14 వ తేదీన 'బారిసాలొలో ఉద్యమవాదులు 
సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 

సమావేశం అయిన పిమ్మట ప్రతినిధులు “వందేమాతరం 
నినాదాలు చేయరని హామీ యివ్వమని పోలీసులు కోరారు. అందుకు 
సభా నిర్వాహకులు అంగీకరించలేదు. 

అందు మీద నిషేధపు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశం 
వాయిదా వేయబడింది. కానీ దేశం అంతటా (ప్రభుత్వ చర్యకు 
నిరసన తెలుపుతూ సభలు జరిగాయి. 


రావినూతల శ్రీరాములు 21 


సురేంద్రనాథ్‌ బెనర్జీ బారిసాల్‌ నుండి కలకత్తా వెడుతూ 
ఉండగా ప్రతి రైలు స్టేషనులో ఆయనకు (బ్రహ్మరథం పట్టారు. 
ఆయనకు మకుటంలేని మహారాజని పేరు వచ్చింది. 

కలకత్తా నగరంలో వందేమాతరం సాంప్రదాయం అనే పౌర 
సంఘం ఏర్పడినది. 

ఈ సంఘ సభ్యులు ప్రతి ఆదివారం వీధులవెంట 
'వందేమాతరం” ఆలాపిస్తూ తిరిగేవారు. ప్రజలు యిచ్చిన విరాళాలు 
తీసుకొనేవారు. 

1908 జూన్‌లో బొంబాయిలో లోకమాన్యతిలక్‌ కేసు 
విచారణ సందర్భంలో వేలాదిజనం అక్కడి కోర్టుముందు గుమి 
గూడారు. వారంతా పెద్ద పెట్టున వందేమాతరం నినాదం చేశారు. 

ఒకసారి అలహాబాదులో కొందరు యువకులు 
'వందేమాతరం' నినాదాలు చేశారు. వారిని అరెస్టు చేసి జైలులో 
పెట్టారు. జవహర్‌లాల్‌ నెహ్రూకు ఈ వార్త తెలిసింది. ఆయన 
స్వయంగా జైలువద్దకు వెళ్ళారు. వందేమాతరం నినాదం చేశారు. 

ప్రభుత్వం దిగివచ్చింది. అరెస్టయినవారిని విడుదల చేసింది. 

బెంగాల్‌ విభజన సందర్భంగా (ప్రారంభమైన వందేమాతరం 
నినాదం 1947 సం॥రం వరకూ స్వాతంత్ర్య వీరులకు ఉత్తేజం కల్లిస్తూ 
వచ్చినది. 


శ 


$* ళా ఖు 


బంకిం 


బంకించంద్ర ఛటర్జీ 1888 సంవత్సరం జూన్‌ 27 వ తేదీన 
జన్మంచాడు. 

బెంగాల్‌లోని ఇరవైనాలుగు పరగణాల జిల్లాలో “కథాలపర” 
(గ్రామం ఇతని జన్మస్థలం. 


తప! జాతీయ పతాకం-గీతం 


తండ్రి యాదవచంద్ర ఛటర్జీ. మిడ్నపూర్‌లో ఆయన డిప్యూటీ 
మెజిస్టేటుగా పనిచేసేవాడు 

బాబు రామప్రాణ సర్మారు బంకింకు “ఓనమాలు” దిద్దిపెట్టిన 
గురువు. 

పలకమీద రాసిపెట్టిన అక్షరాలు బంకిం చూచిన వెంటనే 
స్వంతంగా రాసేవారు. 

మిద్నపూర్‌లో మ పాఠశాలలోకూడా బంకిం మంచి 
తెలివితేటలుగల విద్యార్థిగా పేరు గడించాడు. తరువాత హుగ్లీ 
కళాశాలలో చేరిన బంకిం తీరిక వేళలలో గ్రంథాలయంలో 
కూర్చొని చాలా పుస్తకాలు చదివాడు. 





1858 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా 
తీసుకొన్నాడు. తండ్రి మాదిరిగా బంకిం కూడా డిప్యూ 
మెజిస్టేటుగా ప్రభుత్వ ఉద్యోగి అయినాడు. 


రావినూతల శ్రీరాములు 23 


అప్పుడు ఆయన 25 ఏండ్ల యువకుడు, బంకిం న్యాయంగా, 
ధర్మంగా తన ఉద్యోగం చేసుకొని పోయేవాడు. 

కూలీలను కష్టపెట్టిన నీలిమందు యజమానులను బంకిం 
తీవ్రంగా దండించాడు. 

ఆ దినాల్లో మెకాలే అనే తెల్లదొర బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన 
కార్యదర్శి. బంకిం అతనివద్ద పనిచేసేవాడు. సాయంత్రం 5 
గంటలకల్లా బంకిం ఇంటి ముఖం పట్టివాడు. 

మెకాలేకు ఇది నచ్చలేదు. బంకింను అతడు ప్రశ్నించాడు. 
బంకిం ఘాటుగా జవాబిచ్చాడు. 

“మీరేమో పాలకవర్గం. పైపై ఉద్యోగాలకు వెళతారు. మాకు 
యింతకంటే పెద్ద ఉద్యోగాలు యెట్లాగూ యివ్వరు కదా! మేము 
ఎందుకు ఎక్కువగా పనిచేయాలి?” బంకిం మాటలలో నిజం 
[గ్రహించాడు మెకాలే. అతనిని ఏమీ చేయలేక అలీపూర్‌కు బదిలీ 
చేశారు. 

అక్కడ తన పై అధికారి “బంకిం “బంకిం” అని పేరు పెట్టి 
పిలువసాగాడు. బంకిం అతనికి బుద్ధి చెప్పాడు. బంకిం మొదట్లో 
కవిత్వం రాశాడు. తరువాత వచనం రాశాడు. “దుర్గేశనందిని” అనే 
నవల 1864 లో ఆయన రాశాడు. అదే వంగ "భాషలో మొదటి 
నవల. 

బంకిం మొత్తం పదహారు నవలలు రాశాడు. బంకిం 1879 
లో ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్నారు. 1893 లో ఆయన 
కన్ను మూశారు. 


ఈ ఈ ఉ 


24 జాతీయ సతాకం-గీతం 


ఉర్లూ గేయం 


వందేమాతరం గేయంలో సంస్కృత పదాలు ఎక్కువగా 
ఉండి ఉన్నాయి. ముస్లిం సోదరులకు అవి ఎక్కువగా అర్థమయ్యేవి 
కావు. ఇది గమనించి 'ఇగ్భాల్‌ మహాకవి రచించిన గీతం 1922 
నుండి కాంగ్రెస్‌ మహాసభలో వందేమాతరంతోపాటు పాడుతూ 
ఉండేవారు. దానిలో కొంత భాగం యిది, 
సారే జాహాయే అచ్చా 
హిందూస్తాన్‌ హమారా 
హన బుల్‌ బుల్‌హ్హై. ఇస్‌కీ 
యహాం గులిస్తాన్‌ హమారా 
మజహబ్‌ నహి సిఖాతా 
ఆపస్‌మే( బైర్‌ రఖభ్‌నా 
హిందీపై హబ్‌ వతన్‌ హై 
హిందూస్తాన్‌ హమారా 
దీనినే చింతా దీక్షితులుగారు యిలా తెలుగులో రాశారు. 
“పపంచ మందలి ప్రశస్త దేశం 
భారతదేశం మనదేనోయ్‌ 
బుల్‌ బుల్‌ పిట్టలమోయ్‌ మనమంతా 
మనదేనోయ్‌ గులాబి తోట 
పరస్పరమ్మును వైరము పూనుట 
మత మెన్నటికీ ప్రతిపాదించదు.” 


శ ఈ శ 


రావినూతల శ్రీరాములు 25 


బజనగణమున 


మన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి 
వచ్చింది. అప్పుడు అధికార జాతీయగీతం నిర్ణయించాల్సి వచ్చినది. 

పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు జాతీయగీతం మిలిటరీ 
బ్యాండుతో వాయిస్తూ ఉంటారు. ఇతర దేశాలకు మన నాయకులు 
వెళ్ళినప్పుడు కూడా యిదీ బ్యాండుమీద మీటుతారు. 

1947 వ సం॥రంలో ఒక సంఘటన జరిగింది. మన 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా ఐక్యరాజ్య 
సమితి సమావేశంలో పాల్గొన్నది. 

మీ “జాతీయ గీతం” ఏమిటి అని మనవారిని అక్కడివారు 
అడిగారు. మనవారి దగ్గర జనగణమన రికార్డు ఉండింది. దానిని 
వెంటనే వినిపించారు. 

వాయిద్యాల మీద జనగణమన అక్కడివారికెంతో నచ్చినది. 

1912లో రవీంద్రనాధ ఠాగూర్‌ “తత్త్వబోధిని” పత్రిక జనవరి 
సంచికలో “జనగణమన” గీతం మొదటిసారిగా ప్రకటించారు. 

ఠాగూరు మహాకవి రెండు వేలకుపైగా గీతాలు రచించాడు. 
ఆయన గీతాంజలి కవితలకు ప్రపంచంలో ఉత్తమమైన నోబుల్‌ 
'బహుమతి వచ్చింది. 

ఆయన దృష్టిలో మానవుడే దేవుడు. కాయకష్టం చేసే 
కార్మికునిలోనే ఆయన భగవంతుణ్ణి దర్శిస్తాడు. 

రాజ్యాంగ సభలో నెహ్రూ పండితుడు యిలా అన్నాడు. 
“వందేమాతరం మన స్వాతంత్ర్య పోరాటంతో సన్నిహిత సంబంధం 
కలిగి ఉంది. అది నిర్వివాదంగా మన ప్రధాన జాతీయ గీతం. ఆ 
స్థానం నుండి ఏ యితర గీతం దానిని తొలగించలేదు. జాతీయ 
గీతపు ప్రాముఖ్యం స్వదేశాలకంటే విదేశాలలోనే ఎక్కువ. ఒక 
జనగణమన ఫణితి విదేశాలలో గొప్ప మెప్పు పొందింది.” 


26 జాతీయ పతాకం-గీతం 


రాజెన్‌బాబు యిలా అన్నాడు. “పదాలూ, సంగీతం 
కలిసిన 'జనగణమని గీతం భారతదేశ జాతీయ గీతం. స్వాతంత్ర్య 
సంగ్రామంలో ప్రధాన పాత్ర వహించిన వందేమాతరం గేయం 
జనగణమన గీతంతో సమానంగా గౌరవించబడి సమాన గౌరవ 
[పతిపతి కలిగి ఉంటుంది. 


శా శ ఈ 


జాతీయ గీతం కొన్ని సూచనలు 


రవీంద్రనాధ ఠాగూరు రచించిన జనగణమనలో మొత్తం 31 
చరణాలు ఉన్నాయి. అందులో ఈ కింది ఏడు చరణాలు మాత్రమే 
మన జాతీయ గీతంగా ఎన్నుకొన్నారు. 

జనగణమన అధినాయక జయహే 

భారత భాగ్యవిధాతా! 
పంజాబ, సింధు గుజరౌతు మరాఠా 

ద్రావిడ, ఉత్కల, వంగా 
వింధ్య, హిమాచల, యమునా గంగా 

ఉచ్చల జలధి తరంగా 

తవ శుభ నామే జాగే 

తవ శుభ ఆశిష మాగే 
గాహే తవ జయ గౌథొ 

జనగణ మంగళ దాయక జయహే! 
భారత భాగ్య విధాతా 

జయహే! జయహే! జయహే! 
జయ జయ జయ జయహే! 


రావినూతల శ్రీరాములు 27 


1919 లో ఠాగూరు మదనపల్లి వచ్చాడు. అక్కడి 
థియోసాఫికల్‌ కళాశాల హాస్టలులో ఆయన విడిది చేశాడు. 

ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ భార్య శ్రీమతి మార్దరేట్‌ కజిన్సు. 
ఆమెకు సంగీతం బాగా వచ్చు. 

“జనగణ” గీతానికి ఒక “బాణీ” కూర్చి ఠాగూరుకు 
వినిపించింది. 

ఠాగూరుకు ఆ “బాణీ” నచ్చింది. మార్దరేట్‌ను మెచ్చుకున్నారు. 

ఇప్పుడు మనం పాడే ఫణితి (బాణీ) మార్దరేట్‌ కూర్చిందే. 

ఈ పాటలోని భావం తెలిసికొనుట అవసరం. 

జనావళి మనసులను నడిపించే ఓ భారత భాగ్యవిధాతా 

నీకు జయం కలుగుగాక. 

పంజాబు, సింధు గుజరాతు 

మహారాష్ట్ర ద్రావిడ ఉత్మల వంగ అనే ప్రదేశాలూ, 

వింధ్య హిమాచల పర్వతాలు, గంగా యమున నదులు 

ఉప్పొంగి పోతున్న సముద్ర కెరటాలూ 

వీ శుభ నామాన్ని తలుచుకుంటూ 

మేలుకొంటున్నాయి. 

నీ శుభ ఆశీస్సులను కోరుతున్నాయి. 

సీ జయ గీతాలను పాడుతున్నాయి. 

జనావళికి మేలుకూర్చే 

ఓ భారత భాగ్యవిధాతా 

నీకు జయము కలుగు గాక. 

ఈ గీతం పూర్తిగా రికార్డుపైన వినిపించడానికి 52 సెకండ్లు 
మాత్రమే పడుతుంది. 

ఈ గీతాన్ని క్లుప్తంగా పాడే సందర్భాలు కూడా కొన్ని 
ఉన్నాయి. 


28 జాతీయ పతాకం-బీతం 


జనగణమన అధినాయక జయహే! 
భారత భాగ్యవిధాతా! 
జయహే! జయహే! జయహే 
అని పాడాలి. 
ఇలా రికార్డుపై వినిపించడానికి ఇరబై సెకండ్లు చాలు. 
సాధారణంగా అతిథులకు విందుచేసే సమయాలలో ఈ 
గీతాన్ని క్లుప్తంగా పాడతారు. 
పాఠశాలలో దినసరి కార్యక్రమం జాతీయ గీతాన్ని 
ఆలాపించడంతో (ప్రారంభమౌతుంది. 
విద్యార్థులకు జాతీయ గీతం కంఠతా రావాలి. జాతీయ 
పతాకం పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి, 
జాతీయ గీతం పాడేటప్పుడుగానీ, రికార్డు వేసేటప్పుడుగానీ 
ప్రేక్షకులు సావధానంగా వుండాలి. 
జాతీయ గీతంపట్ల నెహ్రూగారికి భక్తిశ్రద్ధలు ఉందేవి. 
అందరికీ అలాంటి భావన కలగాలి. 
ఎన్నో సభలలో నెహ్రా స్వయంగా దీనిని పాడేవారు. 
(ప్రజలచేత పాడించి ఆనందించేవారు. 
దీనిని అందరూ కలిసి (కోరస్‌గా) పాడాలి. 
ఆధికారికంగా నిర్ణయించిన స్వరంలోనే పాడడం ముఖ్యం. 
నాందేడ్‌లో ఒక విద్యార్థి పాఠశాలలోపల ప్రవేశించే 
ముందుగా అతనికి జాతీయ సీతం వినిపించింది. అతడు అక్కడే 
నిలిచిపోయాడు. జోరున వర్షం కురుస్తున్నా అతడు చలించలేదు. 
ఈ విద్యార్థి భక్తిశద్ధలను జిల్లా కలెక్టరు మెచ్చుకొని యాభై ఒక్క 
రూపాయలు బహుమతిగా యిచ్చాడు. 
జాతీయ పతాకంపట్ల గౌరవం చూపినట్టే జాతీయగీతం పట్ల 
కూడా శ్రద్ధ కనపరచడం మన విధి. 


జై హింద్‌ 


రావిభూతల శ్రీరాములు 29 


| చదవ౦డి! 


bo ra 


14. 


15. 
16. 
17 
18. 
19: 
20. 


మీ పిల్లలకోసం మా బాల సాహిత్యం 


ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 
ప్రముఖ పుస్తక విక్రతలు 


% % 


చదివించండి! 
రూ, 
భగర్‌సితగ్‌ - డా! చాగంటి తులసి 15-00 
బాలల బొమ్మల సంపూర్ణ పంచతంత్రం కధలు 

- పడాల రామారావు | 80-00 
బాలల బొమ్మల రామాయణం - పదాల రామారావు ... 25-00 
బాలల బొమ్మల భారతం - పడాల రామారావు 25-00 
బాలల బొమ్మల భాగవతం - పడాల రామారావు ... 25-00 
వాల్మీకి బాల రామాయణం - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ... 18-00 
బుడుగు - ముళ్ళపూడి వెంకటరమణ 80-00 
పిల్లల పాటల కధలు - క. సభా 20-00 
చందమామ కథలు - మాచిరాజు కామేశ్వరరావు 25-00 

. తెలుగుపూలు - నార్ల చిరంజీవి 10-00 
. జావీల్లి (పిల్లల కథలు) - కె. సభా 25-00 
. ఎత్తుకుపైయెత్తు (పిల్లల కధలు)-కె. సభా 25-00 
. పాలబుగ్గలూ - పసిడి మొగ్గలూ 

- పులిపాటి యాదగిరి 20-00 
అబద్దాల రాయుడు (పిల్లల కధలు బొమ్మలతో) 

- లియో టాల్‌స్టాయ్‌ 35-00 
సచిత్ర పిల్లల కధలు - లియో టాల్‌స్టాయ్‌ 35-00 
నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ - రెడ్డి రాఘవయ్య ... 25-00 
మాకం పెద్దబాలశిక్ష - మాకం కృష్ణయ్య శెట్టి . 250-00 
ప్రసిద్ధ బాలల గేయాలు బొమ్మలతో - ప్రతిభ 20-00 
నసీరుద్దీన్‌ కథలు - ప్రతిభ 30-00 
ప్రసిద్ధ “తెలుగు పద్యాలు - సం. పి. రాజేశ్వరరావు 30-00 


